Registered No. HSE - 49/ 2016 


GANDHRA 


HTTARA 


conti 


POVERNMENT 


.COM 


A 
PRADES 


సం 


ASH 
. 


- 


- 


SITAGE 


RIGHT TO 
INFORMATION 


Mana 


Mundi 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI, WEDNESDAY, JULY 18 , 2018 


No.561 


G. 391 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - 


X - - 


యువజనాభ్యుదయం, పర్యాటక మరియు భాషా సాంస్కృతిక శాఖ 

(పియంయు ) 
ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధిప్రాధికార సంస్థ (ఏర్పాటు) - నియమములు, 2018. 


[ జి. ఓ. ఎం . ఎస్. నెం . 40 , యువజనాభ్యుదయం, పర్యాటక మరియు భాషా సాంస్కృతిక ( 

పియంయు) , 
తేది : జూలై నెల , 10వ తేది , 2018 . ] 


నోటిఫికేషన్ 
ఆంధ్రప్రదేశ్ పర్యాటక , సంస్కృతి మరియువారసత్వ మండలి చట్టం , 2017 నందున సెక్షన్ -6, 10 (1)(బి ) 
మరియు 42 ద్వారా ఒసగబడిన అధికారాలననుసరించి ఈ క్రింది నియమములనుజారీ చేయడమైనది . 


భాగము - 1 
1. సంగ్రహనామము విస్తరణ మరియు ప్రారంభం. 

1. ఈ నియమాలను ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ( ఏర్పాటు ) నియమాలు - 2018 అని 

పిలువవచ్చు . 
2. ఈ నియమాలు ఆంధ్రప్రదేశ్ అంతటికిని వర్తించవలెను . 
3. ఈ నియమాలు 18 - 7 - 2018 తేదీన అనగా గెజిటు ప్రచురణ తేదీ నుండి అమలులోకిరావలెను . 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


2. నిర్వచనాలు : 
ఈ నియమాలలో ఈ క్రింది పదాలు ఇతర విధముగా కోరబడిననేతప్ప 
I. ప్రాధికార సంస్థ (అథారిటీ ) అంటే ( సెక్షన్- 6 క్రింద ఏర్పాటు చేయబడిన ) ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధి 

ప్రాధికార సంస్థ 
II. ఛైర్మన్ అనగా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఛైర్మన్ ( అధ్యక్షులు ) 
III . అప్పటి శాఖ అనగా అధికార భాషా సంఘం 
IV. నిధి అనగా నియమం 8 ప్రకారం ఏర్పాటయ్యే తెలుగు భాషాభివృద్ధినిధి 
V. ప్రాజెక్టులు మరియు ప్రోగ్రాములు ( ప్రణాళికలు మరియుకార్యక్రమములు ) అనగా రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధి 

మరియు ప్రాచుర్యం కొరకు తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ యొక్క ఆమోదం పొందినవి 
2. ఈ నియమాలలో నిర్వచించని పదాలు మరియు వ్యక్తీకరణలు, చట్టంలో వాడే అర్ధాలను కలిగి ఉండవలెను . 


భాగము 


- 2 


తెలుగు భాష అభివృద్ధిప్రాధికార సంస్థ (అథారిటీ ) - ఏర్పాటు 
3. ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషాభివృద్ధిప్రాధికార సంస్థ ఏర్పాటు . 

1. చట్టంలోని సెక్షన్- 6 ప్రకారం ఒసగబడిన అధికారాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు 
భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడంజరుగుతుంది . తదుపరి ఈ సంస్థ ప్రాధికార సంస్థ (ఆధారిటి ) గా 
పేర్కొనబడుతుంది . ఈ సంస్థ ఒక పాలక మండలిని కలిగి ఉండి నిరంతరం కొనసాగుతూ తనదైన ప్రత్యేక ముద్ర ( సీలు ) ను 
కలిగి వుంటుంది .స్థిరచర ఆస్తుల , క్రయవిక్రయాదులు చేయటానికి అధికారం కలిగి వుండి , ఇతరులతో ఒప్పందాలు 
కుదుర్చుకొనడానికి మరియుదావాలు వేయుటకు మరియుదాని పైదావాలు వేయబడి కోర్టుద్వారా పరిష్కరించుకొనడానికి 
అధికారం కలిగి ఉంటుంది . 


ప్రాధికార సంస్థ (అథారిటీ ) నందు ఈ క్రింద సూచించిన వారు ఉంటారు . 
అ ) ఛైర్మన్ ( అధ్యక్షులు ) 
ఆ) ప్రభుత్వ సాధారణ పరిపాలన , న్యాయ ,కార్మిక , పర్యాటక & సాంస్కృతిక మరియు విద్యాశాఖలు 

నిర్వహించే కార్యదర్శులు / ముఖ్య కార్యదర్శులు / ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు 
ఇ) తెలుగు సాహిత్యం, పరిపాలన మరియు న్యాయ వ్యవహారాలలో విశిష్ట అనుభవం కలిగిన నలుగురు 

నిపుణులు 
ఈ ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమీషను యొక్క ముఖ్యకార్యనిర్వహణాధికారి . 

ఉ ) ప్రాధికార సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు . 
3) ప్రభుత్వం నియమించిన తెలుగు భాష , సాహిత్యం, పరిపాలన రంగాలలో విశిష్ట అనుభవం కలిగిన ముగ్గురు 
సభ్యులతో కూడిన సెర్చ్ కమిటి ఎంపిక చేసిన వారిని అధ్యక్షులు మరియు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది . 
4 ) ప్రాధికార సంస్థ కూర్పు ( కాంపోజిషన్ ) మరియు ఖాళీలు వలనకాని గైరుహాజరు వలన అవసరమైన సంస్థ 
పున : నిర్మాణం మరియుదాని సమావేశ నిర్వహణ చట్టంలోని మొదటి షెడ్యూలు ప్రకారంజరుగుతుంది . 


5 ) ప్రాధికార సంస్థ యొక్క సాధారణ పర్యవేక్షణ మరియు నియంత్రణకు లోబడి దైనందిన వ్యవహారాల నిర్వహణ 
అధికారం ముఖ్యకార్యనిర్వహణాధికారి కలిగి ఉండవలెను . 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


6) ప్రాధికార సంస్థ (అథారిటీ ) తన లక్ష్యాలు సాధించుటకు అవసరమైన నియమ నిబంధనలు బోర్డు / ప్రభుత్వ 
ఆమోదమునకు ఆదేశాలకు లోబడి రూపొందించడంజరుగుతుంది . 
7) అధ్యక్ష పదవికి ఖాళీవచ్చినప్పుడు ప్రభుత్వకార్యదర్శి / ముఖ్యకార్యదర్శులు / ప్రత్యేక ప్రధానకార్యదర్శులు, పర్యాటక 
మరియు సాంస్కృతిక శాఖ వారు ప్రాధికార సంస్థ (అథారిటీ ) అధ్యక్షునిగా వ్యవహరిస్తారు . 


8 ) ప్రాధికార సంస్థ (అథారిటీ ) తన అధికారాలను,బాధ్యతలను ముఖ్యకార్యనిర్వహణాధికారికి బదలాయించవచ్చును . 

ప్రాధికార సంస్థ ఆదేశాలకు - లోబడి ముఖ్యకార్యనిర్వహణాధికారి ఏ అధికారాన్నైనా , విధులనైననూ నిర్వహించవచ్చును . 
4 . వివిధ రంగాల కమిటీల నియామకం : 

ప్రాధికార సంస్థ చట్టంలోని సెక్షన్ - 7 అనుసరించి ఈ క్రింద సూచించిన కమిటీలను అర్హులుగా భావించిన 
సభ్యులతో నియమించవచ్చును . 

అ ) అధికార భాషగా తెలుగు అమలుపై కమిటీ 
ఆ) విద్యారంగంపై ప్రత్యేక దృష్టితో తెలుగు భాషాభివృద్ధికమిటీ 
ఇ ) ఇ - తెలుగు అభివృద్ధి కమిటీ 
ఈ ) అనువాదాలు, ప్రచురణల కమిటీ 
ఉ ) అంతర్జాతీయ తెలుగు అభివృద్ధికమిటీ 


- 


M 


. 


భాగము - 3 

ప్రాధికార సంస్థ కృత్యములు 
5 . ప్రాధికార సంస్థ యొక్క కృత్యములు : 
1. సెక్షన్ - 11 క్రింద ప్రాధికార సంస్థ (అథారిటీ ) విధులు ఈ క్రింది విధంగా ఉంటాయి. 
I. సాధారణ కృత్యములు : 

ప్రతి సంవత్సరం తెలుగు భాష అభివృద్ధికి ( ప్రాజెక్టులు మరియు ప్రోగ్రామ్ లు ) ప్రణాళికలు ,కార్యక్రమాలుసిద్ధం 
చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపవలెను . 
II . అధికార భాషగా తెలుగు అమలు : 

అ ) అధికార భాషగా తెలుగు అమలుకు ఉన్న ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించటానికి తగిన చర్యలు 

తీసుకొనుట . 
ఆ ) ప్రజాసేవకు అనుగుణంగా వారు పలు శాఖలలో ఉపయోగించే వివిధ నమూనాలను తెలుగు భాషలోకి 

అనువదించి వాటిని నిపుణతతో రూపకల్పన చేయుట . 
ఇ ) ప్రభుత్వ , ప్రభుత్వేతర కార్యాలయాల్లో ఉపయోగించే రిజిష్టర్లను, కరపత్రాలను, ప్రచురణలను , 

ఇతర ప్రచార సామాగ్రిని సులభంగా అర్ధమయ్యే తెలుగులో ముద్రించేందుకు ముద్రణ చర్యలు చేపట్టుట . 
ఈ )రాష్ట్రంలోని హైకోర్టు మరియు ఇతర న్యాయస్థానాల్లో తెలుగులో తీర్పులిచ్చేందుకు ఆయా న్యాయస్థానాలతో 

సమన్వయపరచుట . 
ఉ ) ప్రభుత్వ సిబ్బంది తమ విధి నిర్వహణలో తెలుగు భాషను ఉపయోగించే విధంగా వారికి తగిన శిక్షణా 

కార్యక్రమాలు, ప్రదర్శనలు , చర్చా వేదికలు, సెమినారులు నిర్వహించుట 
ఊ ) తెలుగు బోధనాంశాలను (సిలబస్) , పరీక్షా విధానాలను ఎప్పటికప్పుడు సమీక్షించటమేకాకుండా ప్రజా 

సేవకులుకాలానుగుణంగా పాఠ్య ప్రణాళికలు, పరీక్షలవిధానాల్లో చేసేమార్పులు తెలుగు భాషలోనేఉండాలి . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - I 


ఎ ) కేంద్ర ప్రభుత్వ సంస్థలైన విమానాశ్రయాలు,బ్యాంకులు , పోస్టాఫీసులు మరియు ఇతర సేవా కేంద్రాలు , 
ప్రజలతో సంబంధాలున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసేప్రదర్శన బోర్డులు,నోటీసులు , నామ ఫలకాలు 

మొదలైన కేంద్ర ప్రభుత్వ భాషావిధానానికి అనుగుణంగా ప్రాంతీయ భాషలో కూడా ఉండేటట్లు చర్యలు చేపట్టుట . 
ఏ ) పరిపాలనకు సంబంధించిన విషయాలపై రిఫరెన్స్ గ్రంథాలను తయారుచేయించుట , ముద్రించుట , పంపిణీ 

చేయుట మొదలగు విషయాలపై నిర్ణయాలు తీసుకొని ప్రగతిని సమీక్షించి ఇందుకు అవసరమైన సూచనలు 
చేయుట 


ఐ ) ప్రభుత్వ పాలనలో ఆఫీసునోటు తయారీ దగ్గర్నుండి రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టేబిల్లు వరకు, తెలుగు 

భాషలోజరిగేవిధంగా ప్రోత్సహించుట . 


ఒ ) గ్రామ సచివాలయం మొదలు ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనేజరిగేవిధంగా ప్రోత్సహించాలి . 
ఓ) తెలుగు అధికార భాషగా అమలుజరుగుతున్న తీరునుడివిజనల్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకుక్రమంతప్పక 

అన్ని స్థాయిల్లోను సమీక్షలుజరిగేటట్లు చర్యలు తీసుకొనుట . 
ఔ ) శాస్త్ర , సాంకేతిక , న్యాయ పరిపాలనా రంగాలలో ఇతర భాషలలో వస్తున్న పారిభాషిక పదాలను తెలుగులో 

ప్రత్యామ్నాయ పదాలను తయారు చేసుకోవటానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించిదానిని 

అమలు చేసి పద నిధి ( పద బ్యాంకు ) ని ఏర్పాటు చేయుట . 
అం ) వివిధ ప్రభుత్వశాఖల ఉపయోగార్ధం పరిపాలనా పదకోశాలను తయారుచేసి ముద్రించుట . 
అ :)నామ ఫలకాలు, బోర్డులు, ఫ్లెక్సీలు , బ్యానర్లు మరియు ఇతర ప్రచార సామాగ్రితెలుగు భాషలో ఉండేటట్లు 

ఉత్తర్వులు ఇచ్చి వాటిని ఉల్లంఘించే వారిని దండించేందుకు అవసరమగు చర్యలు చేపట్టుట . 
క ) ప్రభుత్వకార్యాలయాల నామ ఫలకాలు, పునాది మరియు ప్రారంభోత్సవ శిలా ఫలకాలు తెలుగు భాషలోనే 

స్పష్టంగా వ్రాసి పెట్టేటట్లు చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘనదారులను దండించేందుకు చర్యలు చేపట్టుట . 


III . తెలుగు భాషాభివృద్ధి: 
విద్య : 

అ ) విద్య మరియు సాంస్కృతిక రంగాల్లో తెలుగు భాషకు ప్రాచుర్యం , ప్రాధాన్యత ఉండేటట్లు చర్యలు చేపట్టుట . 
ఆ ) తెలుగు పాఠ్యపుస్తకాల ప్రమాణాలు పరిశీలించి వాటిలో ఉన్న లోపాలను సరిదిద్దుటకు అవసరమైన ఆదేశాలు 
జారీచేయుట . 
ఇ ) ఇంటర్మీడియట్ ( మాధ్యమిక ) లేదా సమానమైన స్థాయి వరకు విద్యార్థుల అధ్యయన ప్రమాణాలను పరీక్షించుట . 
ఈ ) విద్యార్జన దశలో మొదటి 12 ఏళ్ల వరకు తెలుగు పాఠ్యాంశంగా ఎంచుకొనేటట్లు విద్యార్థులకువారి తల్లిదండ్రులకు 

అవగాహన కల్పించుట . 
ఉ ) ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనశైలిని , ఆలోచనా విధానాన్ని మలుపు తిప్పిన తత్వ , విజ్ఞాన, వైద్య , గణిత , 

ఆర్ధిక ,చారిత్రకశాస్త్రాలలో , ఇంజనీరింగ్ , కళా రంగాలలో వచ్చిన ఉత్తమ రచనలను ( ప్రచురణ లేదా 
డిజిటలైజేషన్ ) అనువదింప చేయుట . 
ఊ ) తెలుగు భాషేతరులు , తెలుగు నేర్చుకొనటానికి వీలుగా అవసరమైన పాఠ్యాంశాలను (సిలబస్), సాహిత్యాన్ని 

డిజిటల్ కంటెంట్ ని మార్చిబోధనా తరగతులను నిర్వహించుట . 
ఎ ) తెలుగు విద్యార్థులకు నిర్దేశించిన పాఠాలు, భాష పరంగాను,విషయ పరంగాను సరైన ప్రామాణాలతో ఉన్నవా ? 

లేవా ? అని నిర్ధారించుట . 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


ఏ ) తత్వ , వైద్య , విజ్ఞాన, న్యాయ , ఇంజనీరింగ్ 

శాస్త్రాలకు సంబంధించిన బృహత్ నిఘంటువులు నవీకరించి 
అవసరమైన వాటిని ముద్రించుట . 
ఐ ) వివిధ కాలాలలో ఆయా కవులు వారి సాహిత్యంలో ఉపయోగించిన అచ్చ తెలుగు పదాలను గుర్తించి వాటిని 

తిరిగిజన సామాన్యంలోకి పంపి ఆ పదాలకు వ్యాప్తి కలిగించుట . 
ఒ ) ఆంధ్రప్రదేశ్రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి సమన్వయంతో తెలుగు భాష యొక్క ప్రాచీన విశిష్టత, అక్షర 

రమ్యత , శబ్ద సౌందర్యం వ్యాప్తిలోకి తీసుకొని వచ్చుట . 
ఓ ) యువత తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకొని ఆ భాషను వినియోగించే విధంగా వారిని ప్రోత్సహించడానికి 

అవసరమైన చర్చాగోష్ఠులు ,కార్యశాలలు, వివిధ రకాల పోటీలు నిర్వహించుట . 
ఔ ) తెలుగు భాష , సంస్కృతి మరియువారసత్వ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించుట . 
అం ) భారత ప్రభుత్వ సంస్థల సమన్వయంతో పనిచేయుట . 
అ: ) ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ మహాసభలను నిర్వహించి ఆ సభలను తెలుగు భాష , సంస్కృతి , 

వారసత్వాల అన్ని అంశాల చర్చా వేదికగా రూపొందించుట . 
IVఇ- తెలుగు అభివృద్ధి 

అ ) తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఆర్థికశాస్త్రం, గణితం , వైద్యం, చరిత్ర , కళలు, ఇంజనీరింగ్ , ఆర్కిటెక్చర్ మరియు 

ఇతర రంగాలకు సంబంధించినశాస్త్రజ్ఞానాన్నిడిజిటల్ రూపంలో తయారుచేయుట . , 
ఆ ) తెలుగు భాషను అంతర్జాలంలోను, ఇతర ప్రసిద్ధ వెబ్ సైట్ లోను మరియు ఐ.టి . అప్లికేషన్స్లోను తెలుగును 

విరివిగా వాడకానికి ప్రోత్సహించుట . 
ఇ ) తెలుగు భాష అధ్యయనంకోసం ఆన్లైన్కోర్సులు నిర్వహించుట . 
ఈ ) ప్రాధికార సంస్థ వెబ్ సైట్లో అన్నికావ్యాలను నిక్షిప్తం చేయుట . 
ఉ ) ప్రాధికార సంస్థ వెబ్సైట్లో అన్నిశాసనాలు మరియుతాళపత్ర గ్రంథాలనుడిజిటలైజేషన్ చేసి పొందుపరచటం . 
ఊ ) ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాల్లో యూనికోడ్ వాడకాన్ని ప్రోత్సహించి మొత్తం సమాచారాన్ని యూనికోడ్లోనే 

పొందుపరచటం . 
ఎ ) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి .) సంస్థల సమన్వయంతో తెలుగు భాషలో అన్ని ప్రముఖమైన (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 

టూల్స్) సమాచార సాంకేతిక సాధనాలు ( సాఫ్ట్ వేర్ ) తెలుగులో లభించేటట్లు కృషిచేయుట . 
V. (A ) అనువాదాలు మరియు ప్రచురణలు : 

అ ) వివిధ శాఖల సమన్వయంతో , ఆయా శాఖలకు సబంధించిన పారిభాషిక మరియు పరిపాలనా పదకోశాలను 
ఇతర సమాచారాన్ని తెలుగులోకి అనువదింప చేసి , తెలుగును అధికార భాషగా మరింత పటిష్టంగా అమలు 

చేయుటకు కృషిచేయుట . 
ఆ ) తెలుగు నిఘంటువులను, బృహత్ నిఘంటువులను ముద్రించి , భద్రపరచి తెలుగు భాష సంస్కృతి వారసత్వాల పై 

ఇతర భాషలలో లభ్యమవుతున్న పరిశోధనా గ్రంథాలతో పాటు అనువదింప చేయుటకు కృషి చేయుట . 
ఇ ) అనువాదాలు సాధారణ పదాలతో సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటట్లుజాగ్రత్తలు తీసుకొనుట 
ఈ ) అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో జరిగేవిధంగా అనువాదానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు 

రూపొందించుట . 
ఉ) మాతృ భాషనుపాలనా భాషగా , బోధనా భాషగా ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలను తెలియజేసే 
కథలు , పద్యాలు, నాటకాలు ప్రోత్సహించి వాటి ముద్రణ చేపట్టుట . 


డా 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


(B ) పురోభివృద్ధిప్రచార వ్యూహం : 

అ )గోడ పత్రికలు, కరపత్రాలు, హెర్డింగ్స్ , వినియోగ సూచీలు ( యూజర్ మ్యానువల్ ),డిజిటల్ కంటెంట్ 

తయారుచేసి ముద్రించుట . 
ఆ ) మాతృభాష వినియోగంపై ఉద్యోగులు మరియు ప్రజలలో అవగాహన కలిగించటానికి ప్రయత్నం చేయుట . 
ఇ ) రాష్ట్రంలో తయారవుతున్న కంప్యూటర్ హార్డువేర్ పరికరాల వినియోగంకోసం ఉపయోగిస్తున్న యూజర్ మాన్యువల్స్ 

(వినియోగ సూచీలు ) తెలుగులో రూపొందేటట్లు సహకరించుట . 
ఈ )రాష్ట్రంలో నడిచే విమానాలు , రైళ్లు, బస్సుల్లో వ్రాత మూలకంగా గాని లేదా మౌఖికంగాజరిగే సంభాషణలన్నీ 

( అనౌం్స్మంట్ ) తెలుగు భాషలో జరిగేటట్లు చర్యలు చేపట్టుట . 
ఉ ) తెలుగు భాషలో క్రొత్త మరియు వినూత్న ఖతులు ( ఫాంట్ల ) తయారీకి తోడ్పడుట . 


( C) అంతర్జాతీయ తెలుగు భాషాభివృద్ధి : 
అ ) తెలుగు భాషీయులు అల్ప సంఖ్యాకులుగా ( మైనార్టీలుగా ) ఉన్న ఇతర 

రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలతో చర్చలు 
జరిపి అక్కడ తెలుగు బోధనకు చర్యలు చేపట్టుట . 
ఆ )హిందీరాష్ట్రాలలో తెలుగును మూడవ భాషగా అమలుజరిగేవిధంగా చర్యలు తీసుకొనుట . 
ఇ ) భారతదేశ ప్రభుత్వం యొక్క ఆధికారిక భాషా సంఘంతో చర్చించి కేంద్ర అధికార భాషా సంఘం పరిధిని కేవలం 
హిందీ భాషకే పరిమితం కాకుండా భారత రాజ్యాంగం 8వ షెడ్యూలులో పేర్కొన్న అన్ని భారతీయ భాషలకు 

విస్తరింప చేయుటకు ప్రయత్నించుట . 
ఈ ) సరిహద్దు మండలాల్లో పొరుగురాష్ట్రాల భాషలద్వారా తెలుగుపైజరుగుతున్న వ్యతిరేక పరిణామాల నుండి 

తెలుగు భాషనురక్షించుకునేందుకు అవసరమైన ప్రత్యేక పథకాలను,కార్యక్రమాలను రూపొందించి అమలు 

చేయుట . 
ఉ ) ఇతరరాష్ట్రాలలో తెలుగు భాషకు సంబంధించి విద్య , పాలనాపరంగా తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి 

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో కృషిచేయుట . 
2. సబ్ రూల్ - 1 ప్రకారం నిర్దేశించిన విధులేకాకుండా ప్రాధికార సంస్థ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్పగించిన విధులను 
నిర్వర్తిస్తుంది . అటువంటి విధుల నిర్వహణలో ప్రాధికార సంస్థ చట్టం అప్పగించినబాధ్యతలను నిర్వహిస్తున్నట్లుగానే 
పరిగణించబడును. అట్టి బాధ్యతల నిర్వహణలో చట్టంలోని నిబంధనలు ( ప్రొవిజన్స్) ప్రాధికార సంస్థకు వర్తిస్తాయి . - 
3. ఈ చట్టాన్ని తగిన విధంగా అర్థం చేసుకొని అమలుజరిపిన అధికారి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గానిబాధ్యులుకారు . 
కోర్టు నందు కూడా వారివిధినిర్వహణను ప్రశ్నించడానికి అధికారం లేదు . 


భాగము - 4 

ప్రాధికార సంస్థ - అధికారాలు (అధారిటీ పవర్స్ ) 
6. ప్రాధికార సంస్థ అధికారాలు - 
1. చట్టం సెక్షన్- 13 ప్రకారం ప్రాధికార సంస్థ ఈ క్రింద సూచించిన అధికారాలలో ఏ ఒక్కటి గాని, అంతకన్న ఎక్కువగాని 
అధికారాలు ఉపయోగించవచ్చును . 


అ ) వివిధ శాఖలకు తెలుగు భాష వినియోగంపై ఆదేశాలు ఇస్తూ వాటి అమలుపైకాల పరిమితితో కూడిన పద్ధతిలో 

సాంకేతిక , ఆర్థిక మరియు సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని సమీక్షించవచ్చు . 
ఆ) తెలుగు భాష అమలుకు సంబంధించిన సమాచారం ఏ ప్రభుత్వాధికారి నుండి , శాసన పరిషత్తు నుండి లేదా 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


హైకోర్టు నుండి పొందవచ్చును. ఆయా అధికారులు ప్రాధికార సంస్థ కోరిన సమాచారం అందజేయడం తప్పని 
సరి విధి. 
ఇ ) ప్రాధికార సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి తన ప్రణాళికలు ( ప్రాజెక్టులు),కార్యక్రమాలు ( ప్రోగ్రామ్స్ ) పై సలహాలు 

ఇవ్వవచ్చు . 
ఈ ) ప్రాధికార సంస్థ ఆదేశాలను అతిక్రమించిన లేదా విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ప్రభుత్వ ఉద్యోగులపై 

దండన విధించుటకు నియామక అధికారికి ( అపాయింటింగ్ అధారిటి ) తగు సూచనలు ఇవ్వవచ్చును . 
ఉ ) రూల్స్ లో పేర్కొనబడినజరిమానాలు విధించి వాటిని వసూలు చేయవచ్చును. 
ఊ ) ప్రభుత్వ ఉద్యోగుల కొరకు నిర్వహించే తెలుగు పరీక్షల పాఠ్యప్రణాళిక (సిలబస్) నిర్ణయించి మరియు ఎప్పటికప్పుడు 

సమీక్షించవలెను . 
ఎ ) ప్రజలు తరచుగా సందర్శించే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలలో తెలుగు భాష వాడకంపై తగు ఆదేశాలుజారీ చేయ 

వచ్చును . 
ఏ ) తెలుగు మీడియం సంస్థలస్థితిగతులు సమీక్షించి మరియు వాటి కొనసాగింపుకు అవసరమైన చర్యలు 

చేపట్ట వలెను . 
ఐ ) రాష్ట్ర స్థాయి, 

జిల్లాస్థాయిలలో అవసరమైనకార్యాలయాలను ఏర్పాటు చేయవలెను . 
ఒ ) ఇంటర్మీడియట్ ( మాధ్యమిక విద్య ) లేక తత్సమానమైన తరగతుల వరకు తెలుగును మొదటి భాషగా అమలు 

చేయాలని ఆదేశాలుజారీ చేయవలెను . 
ఓ) ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన తరగతి విద్యార్థుల అధ్యయన స్థాయిని పరీక్షించ వలెను . 
ఔ )డిగ్రీస్థాయి వరకు అన్ని సెమిస్టర్‌లో తెలుగు భాషను ఒక పాఠ్యాంశంగా బోధించేటట్లు చర్య తీసుకొనవలెను 
అం ) వైద్యం , ఇంజనీరింగ్ మరియు లా వంటి అన్ని సాంకేతికకోర్సులలో తెలుగు భాషను ఒక పాఠ్యాంశంగా 

బోధించేటట్లు చర్యలు తీసుకొనవలెను . 
అ :) అన్ని ఆంగ్ల మాధ్యమ విద్యా సంస్థలలో తెలుగు భాషను ఒక పాఠ్యాంశంగా బోధించేటట్లు చర్యలు తీసుకొనవలెను. 
క ) అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలో జరిగేటట్లు చర్యలు తీసుకొనవలెను . 
ఖ ) భారత ప్రభుత్వ ప్రాచీన తెలుగు భాషా కేంద్రం ( సెంటర్ ఫర్ తెలుగుక్లాసికల్ ల్యాంగ్వేజ్ ) నిర్వహించే ప్రాజెక్టు 

వర్కులను సమన్వయం చేసుకొనవలెను . 


భాగము - 5 

సిబ్బందికి సంబంధించిన నిబంధనలు 
7.సిబ్బంది నియామకం : 
సర్వీసు కాంట్రాక్టులద్వారా లభ్యమయ్యేహౌస్ కీపింగ్ , సెక్యూరిటీ , హాస్పటాలిటి మరియు ఇతర సేవలకు సంబంధించిన ఏ 
సిబ్బందిని పొరుగు సేవల సంస్థ (ఔట్ సోర్సింగ్ ఏజన్సీ) లద్వారా నియమించరాదు . 


భాగము - 6 

ఆర్థిక నిబంధనలు 
8 . స్థాపన మరియు పరిపాలన తెలుగు భాషాభివృద్ధి నిధి : 

1) ప్రభుత్వ ఆదేశాలకులోబడి తెలుగు భాషాభివృద్ధిప్రాధికార సంస్థ అజమాయిషి మరియుపాలనా వినియోగం 

కొరకు 25కోట్ల రూపాయల మూలధనం ( సీడ్ క్యాపిటల్ ) తో ఏర్పాటు చేసిన నిధి “ తెలుగు భాషాభివృద్ధినిధి” 
గా వ్యవహరించబడుతుంది . 
2 ) ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇస్తేతప్ప ఈ నిధికి సమకూరేధనమంతా ఒక షెడ్యూల్డుబ్యాంకు నందుజమ 

చేయవలెను . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


3) పన్ను వసూళ్లలో ప్రభుత్వం నిర్ణయించినశాతం ఈ నిధికిజమ చేయబడుతుంది . 
4 ) ప్రభుత్వ కార్పోరేషన్లువారి మిగులు ఆదాయంలో 15శాతం మించకుండా వారి విచక్షణ మేరకు ఈ నిధికి 

గ్రాంటులుగా ఇవ్వవచ్చును . 
5 ) ప్రైవేటు వ్యక్తుల విరాళాలు మరియు ఇతర వనరులు , మార్గాలద్వారా అనగా రాత మూలకంగా సంక్రమించే 
నిధులు , వస్తువులు, ఆస్తులు , సేవలు మరియు స్వచ్ఛందంగా ఇచ్చినవాటితో నిధులు సమకూర్చుకొనవచ్చును . 


6 ) ఆదాయం పన్ను మరియుకార్పొరేట్ పన్ను విషయంలో ఈ నిధి ప్రభుత్వ నిధిగా పరిగణించబడుతుంది . 
7) ముఖ్యకార్యనిర్వహణాధికారి రోజు వారి నిధినిర్వహణలో బాధ్యత వహించవలసి ఉంటుంది . 


9. ఆర్థిక అధికారాలు బదిలీ చేయుట : 

బోర్డు మరియు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలకు లోబడి చట్టంలోని సెక్షన్ - 26 ప్రకారం డెలిగేషన్ ఆఫ్ 
పవర్ ద్వారా ఈ నిధినుండి ముఖ్యకార్యనిర్వహణాధికారి రూ . 10. 00 లక్షల వరకు పాలనా పరమైన మంజూరు ఇవ్వవచ్చును. 

భాగము - 7 

ఇతర నిబంధనలు 
10. నేరాలు మరియుజరిమానాలు : 

1 ) ఏదైనా సంస్థ యజమాని తన సంస్థ పేరును తెలిపేనామ ఫలకాన్ని తెలుగులో ప్రదర్శించకపోతే ఆ యజమాని 

రూ . 50 , 000 /- ల వరకు విధించేజరిమానాతో శిక్షార్హుడు . ఆ యజమాని రెండు సార్లు అదే నేరానికి పాల్పడినట్లయితే 
జరిమానాతో పాటు మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష విధించవచ్చును. 
2) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవ సమయాలలో బాధ్యులైన ప్రభుత్వశాఖాధిపతి 
లేదా సంస్థాధిపతి తెలుగులో శిలాఫలకాల తయారీలో విఫలమైతే రూ . 10 , 000/ -ల వరకుజరిమానా విధించ 

వచ్చున 
3) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇతర శాఖలతో గాని, ప్రజలతో గాని తెలుగులో ఉత్తర ప్రత్యుత్తరాలుజరపని 

శాఖాధిపతి లేదా సంస్థాధిపతికి రూ . 5, 000/ -ల వరకుజరిమానా విధించవచ్చును . 
4 ) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అధికార భాషగా తెలుగు అమలును సమీక్షించనిశాఖాధిపతికి రూ . 5 , 000 /- ల 

వరకుజరిమానా విధించవచ్చును . 
5) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రజలతో జరిపేకార్యకలాపాలలో తెలుగు భాషను 

ఉపయోగించని యెడల రూ . 10 , 000 /- ల వరకుజరిమానా విధించవచ్చును . 
6 ) ప్రభుత్వం నిర్దేశించిన విధంగా తెలుగును పాఠ్యాంశంగా గాని, బోధనా మాధ్యమంగా గాని అమలు చేయని 

ఏదైనా విద్యా సంస్థాధిపతికి రూ . 50 , 000 /- లుజరిమానా లేదా 6 నెలలకు మించకుండా జైలు శిక్షను 

విధించవచ్చును . 
11 . పరివర్తనకాలిక నిబంధనలు : అప్పటి శాఖలో గల ఆస్తులు,బాధ్యతలు, విధులు మరియు ఉద్యోగుల యొక్కబదిలీలకు 
సంబంధించిన నిబంధనలు చట్టంనందు మూడవ షెడ్యూలు నందు ఏర్పాటు చేసియున్నారు . 

ఈ నియమములు ఆర్థిక (ఎస్ఎమ్ యు -జిఏడి . II )శాఖ వారి యు .ఓ.నోటు నెం. 37027 /80 /ఎస్ఎమ్ యు - 
జిఏడి / 2017, తేది . 06 - 04 - 2018 ద్వారా ఇచ్చిన ఆమోదముతో జారీ చేయబడినవి . 


ముఖేష్ కుమార్ మీనా , 

ప్రభుత్వకార్యదర్శి , 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


YOUTH ADVANCEMENT, TOURISM AND CULTURE 

DEPARTMENT 

( PMU ) 


THE TELUGU LANGUAGE DEVELOPMENT AUTHORITY OF ANDHRA 

PRADESH (CONSTITUTION ) RULES , 2018 . 


[G .O .Ms. No .40 , Youth Advancement, Tourism and Culture ( PMU), 10th July , 2018.] 


NOTIFICATION 


In exercise of the powers conferred under sections 6 , 10 ( 1 ) (b ) and 42 of 
The Andhra Pradesh Tourism , Culture and Heritage Board Act, 2017 (A .P . Act No. 4 
of 2017 ), the Government of Andhra Pradesh hereby, makes the following Rules. 


PART -I 


(1) 


Short title , extent and commencement. - 


These Rules may be called the Telugu Language Development Authority of 
Andhra Pradesh (Constitution ) Rules , 2018 . 
It extend to the whole of the State of Andhra Pradesh . 
It shall come into force with effect from 18 -07 - 2018 i.e . Date of Gazette 
Publication . 


(3 ) 


2 ) 


Definitions 


1 . 


In these Rules , unless the context otherwise requires, — 


(i) “ Authority ” means the Telugu Language Development Authority of 

Andhra Pradesh established under section 6 of the Act ; 


(ii) 


“ Chairman” means the Chairman of the Authority ; 


( iii) “ Erstwhile Department” means Department of Official Language; 
( iv ) “ Fund” means the Telugu Language Development Fund established 

under Rule - 8 ; 
(v) “ Projects and Programmes " means the Annual Projects 

Programmes approved by the Authority, for development and promotion 

of Telugu Language in the State ; and 
2 . The words and expressions used but not defined in these rules shall have 

same meanings assigned to them in the Act. 


10 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


PART- II 


TELUGU LANGUAGE DEVELOPMENT AUTHORITY 


3) 


Constitution of the Telugu Language Development Authority of Andhra Pradesh . 
( 1) In accordance with the powers vested under section 6 of the Act, the 

State Government hereby constitutes a body to be called the Telugu 
Language Development Authority of Andhra Pradesh , herein after 
called as the Authority for the State , which shall be a body corporate 
by the name aforesaid , having perpetual succession and a common 
seal, with power to acquire , hold and dispose of property , both 
movable and immovable and to contract and by the said name sue 
and be sued . 


(2 ) 


The Authority shall consist of - 
a . Chairman ; 
b . Secretaries to Government dealing with General Administration , 

Law , Labour, Culture & Tourism and Education Departments. 
C. Up to four experts having special knowledge or practical experience 

in the fields of Telugu literature , administration and law as members . 
d . Chief Executive Officer of Andhra Pradesh State Creativity and 

Culture Commission ; 


e. Chief Executive Officer and Member- Secretary 


The Chairman and Members shall be nominated by the Government 
on the recommendations of a three ( 3 ) members search committee 
appointed by the Government consisting of Members having special 
knowledge or practical experience in the field of Telugu language , literature 
and administration . 


( 4 ) 


The composition and reconstitution of Authority resulting due to 
vacancies / absence of its members and proceedings shall be as per 
First Schedule of the Act. 


Subject to the general superintendence and control of the Authority 
the management of the affairs of the Authority shall vest in the Chief 
Executive Officer . 


The Authority shall make required regulations with approval of the 
Board / Government and standing orders to achieve the object of the Act. 


In case of a vacancy of Chairman , the Secretary / Principal Secretary / Special 
Cheif Secretary to Government dealing with Tourism & Culture shall act the 
Chairman of the Authority . 


( 8 ) 


Subient 


Subject to the direction and delegation of the powers by the Authority , 
Chief Executive Officer may exercise any power or do any act or thing 
which may be exercised or done by the Authority . 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


11 


4 ) Appointment of Sectoral Committees — Under Section 7 of the said Act, the 

Authority is authorised to appoint the following Committees consisting of such 
members as it thinks fit: 

1. Committee on Telugu Official Language Implementation ; 
2 . Committee on Telugu Language Development with focus on Education ; 
3 . Committee on e -Telugu Development; 
4 . Committee on Translations and Publications ; and 
5 . Committee on International Telugu Development 


PART- III 


FUNCTIONS OF THE AUTHORITY 


5 ) 


Functions of the Authority ; — 


1) 


The functions of the Authority under section 11 shall be the following : 
(0) General 

( a ) To prepare every year projects and programmes for the 

development of Telugu Language and obtain approval 
of Government with or without modifications 


( ii ) 


Official Language Implementation 
( a ) To identify the hurdles in the implementation of Telugu as the 

official language and to take suitable measures to solve them ; 


To convert all the forms used by citizens to access public 

services into Telugu and create professionally designed forms; 
(c ) To convert all the registers , process flow charts , manuals 

and publications into easy to understand Telugu in all public offices ; 
( d ) To coordinate with High Court and other courts in the State to 

deliver their judgements in Telugu ; 


( e ) To organise training programmes, workshops, exhibitions 

and seminars which facilitate the use of Telugu for public servants ; 
To prescribe and review from time to time the syllabus and 

system of Telugu examinations conducted for testing public servants . 
( g ) To ensure that the Regional Language , as being used in the 

forms, display boards , notices and name plates in the 
Central Government establishments such as Airports , Banks , 
Post Offices and such other offices and undertakings which 
have a public interface , is in accordance with the language 
policy of the Central Government; 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part- I 


(h ) To take decisions on the matters of preparation , revision 

printing and distribution of reference books on administration , 
to implement the same, to monitor the progress in this field , 
and to suggest necessary measures ; 


To encourage that Government business right from preparation 
of note file to introduction of bills in the State Legislature 
should be carried out in Telugu ; 
To encourage that the correspondence in administration right 

from Village Secretariat is done in Telugu ; 
(k) To ensure that implementation of Telugu as Official Language 

is reviewed periodically as a subject at all levels right from 

divisional level to State level; 
(1) To prepare an action plan and implement to create a "word bank” 

in Telugu to substitute technical, administrative and legal 

terminology available in other languages ; 
(m ) To develop and publish glossary of administrative terms in 

Telugu for use by departments ; 
( n ) To ensure name plates , boards , flexies , banners , and 

other advertisement material are primarily written in Telugu 

and to initiate necessary panel action against the defaulters ; and 
(0 ) To ensure that all boards of Government offices and foundation / 

inauguration plaques are legibly written in Telugu and to initiate action 
to punish the defaulters . 


( iii) Telugu Language Development Education 


(a ) To take action to secure priority for, and promotion of Telugu 

in the field of education and cultural activities ; 


(b ) To examine the standards of Telugu text books and give 

instructions to rectify the errors , if any; 


(C ) To verify the learning levels of students up to intermediate 

or equivalent ; 


( d ) To motivate students and parents , and convince them to opt for 

Telugu during the first 12 years of schooling; 


( e ) To translate works , written or digital, across the world which 

changed the course of mankind in the fields of philosophy, 
science , mathematics, engineering , medicine , economics , 
history , arts and such other fields ; 


(f) To prescribe syllabus , prepare literature and digital content, 

and organize Telugu teaching courses for non Telugu persons ; 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


( g ) To ensure that Telugu lessons prescribed for students are of 

proper standards both in content and language ; 


(h ) To improve and /or publish lexicon relating to various 

professions such as medicine , engineering , science , law , 
philosophy and so on ; 


(i) 


To identify all original Telugu words used by poets of different 
periods in their literature and introduce them back into popular use ; 


To coordinate with Andhra Pradesh Creativity and Culture 
Commission to propagate the classic nature , lyrical beauty and 
uniqueness of Telugu Language ; 


(k ) 


To prepare action plans to motivate youth towards adoption of 
Telugu Language by conducting seminars , workshops and 
competitions; 


(1) 


To encourage research on Telugu Language , Culture and Heritage ; 


(m ) To coordinate with Government of India institutions ; and 


(n ) To conduct World Telugu Conference every two years and make 

the Conference a Forum for discussing all aspects of Telugu 
Language Culture and Heritage ; 


(iv ) e-Telugu Development 

(a ) To promote creation of digital content in Telugu in the fields of 

philosophy, science , mathematics , engineering, medicine, 

economics , architecture , history , arts and such other fields ; 
(b ) To facilitate implementation of Telugu on the internet, and in 

popular websites and information technology applications; 


( c ) To provide online courses teaching Telugu language ; 
(d ) To publish all Telugu classics on the Authority website ; 
( e ) To digitalise all inscriptions and palm leaf manuscripts and 

publish on the Authority website ; 
(f) To introduce Unicode in all Government correspondences 

and preserve all information in Unicode ; and 


( g ) To coordinate with Information Technology (IT ) companies 

and facilitate availability of allpopular IT tools in Telugu language ; 


( v ) 


Translation and Publication 
( a ) To coordinate with all departments to take up translations of 

glossaries , administrative terminology and other information of 
departments to facilitate implementation of Telugu as official 
language ; 


14 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part - I 


(b ) To publish and preserve the dictionaries , lexicons and to 

translate them along with other research books on Telugu 
culture and heritage available in other languages ; 


To ensure that translations are done using simple terms 
understandable to common man ; 


1) 


To formulate translation guidelines in order to ensure that official 
correspondence is done in Telugu , and 


To encourage and publish books and articles on the advantages 
of using mother tongue as official language and medium 
of instruction through stories, poems, plays etc . 


(B ) Promotion 

(a ) To publish publicity material such as posters , handbills, user manuals, digital 

content ; 
(b ) To create awareness among employees and public on use ofmother tongue ; 
(c ) To facilitate implementation of Telugu in user manuals for various hardware 

equipmentmanufactured in the State ; 
( d ) To facilitate communication , oral or written , in Telugu in the airlines , trains 

and busses operating in the State ; and 


( e ) 


To facilitate creation of new and innovative Telugu fonts ; 


(C ) International Telugu Development 

a ) To liaison with other State Governments to facilitate Telugu teaching 

in their respective States Telugu minorities ; 


b ) To liaison with Hindi speaking States to implement Telugu as third language in 

their States ; 
c ) To liaison with Official Language Commission of Government of India and 

extend its jurisdiction to all Indian languages incorporated in eighth schedule 
of the Constitution of India without confining to Hindi; 


d ) To protect Telugu language in the border mandals from invasion by other 

languages of neighboring States by formulating special schemes/programs; 

and 
e ) To liaison with other State Governments to sort out any academic or 

administrative problem thatmay arise regarding Telugu language ; and 
( 2 ) In addition to the functions of the Authority under sub rule ( 1), the Authority may 

undertake such other functions as the Government may assign to the Authority 
and in so doing the Authority shall be deemed to be fulfilling the purposes of the 
Act and the provisions of the Act shall apply to the Authority in respect of such 
functions. 


( 3 ) Nothing in this rule shall be construed as imposing on the Authority , directly or 

indirectly, any form of duty or liability enforceable by proceedings before any court . 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


PART IV 
POWERS OF THE AUTHORITY 


6 ) Powers of the Authority :- (1) Under Section 13 of the Act, the Authority may 

exercise one or more of the following powers , 


( a ) To issue directions to departments and review the action taken on 

implementation of Telugu in a time bound manner duly considering the 

technical, financial and capacity building constraints ; 
( b ) To seek and obtain information relating to implementation of Telugu from 

any officer of the Government or Legislature or High Court and such officer 

shall be bound to furnish the information sought by the Authority ; 
( c ) To advise the State Government regarding implementation of its projects 

and programmes ; 
(d ) To record any violation or dereliction of duty and to advise the appointing 

authority for imposing a penalty on any public servant; 


( e ) To impose and collect penalties, as prescribed under the rules ; 
(f) To prescribe and review syllabus and system of Telugu examinations 

conducted for testing public servants ; 
( g ) To issue directions to Central Government establishments on use of Telugu 

in areas having interface with public ; 
(h ) To review and protect the status of Telugu medium institutions and their 

continuation ; 


(i) 


To set up required offices at the State level and District level; 


(i) 


To issue directions on implementation of Telugu as first language up to 
intermediate or equivalent education ; 


(k ) 
(1) 


To verify the learning levels of students up to intermediate or equivalent; 
To ensure teaching of Telugu Language as a subject in all the semesters 
up to degree ; 


(m ) 


(n ) 


To ensure teaching of Telugu Language in all the technical courses like 
Medicine, Engineering and Law 

To ensure teaching of Telugu Language as a subject in all English medium 
institutions ; 
To ensure primary education is provided in all Government institutions in 
Telugu medium ; and 
To co -ordinate with project works of centre for Telugu Classical Language 
of Government of India . 


(o ) 


(p . 


16 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[Part- I 


CHAPTER V 


PROVISIONS RELATING TO STAFF 


7 ) Appointment of staff — ( 1 ) No personnel shall be appointed through manpower 

outsourcing agencies for carrying out services which can be procured through 
service contracts such as housekeeping, security, hospitality and such other 
services. 


PART - VI 
FINANCIAL PROVISIONS 


8 ) 


Establishment and administration of Telugu Language Development Fund 


a . There shall be established a fund to be called the Telugu Language 

Development Fund , with a seed capital of Twenty Five Crore Rupees , which 
shall , subject to the directions of the Government, be controlled and 
administered by the Authority . 


b . Except as otherwise directed by the Government all money credited to the 

Fund shall be invested only in a single Scheduled bank . 


C . A specified percentage out of tax collections specified by Government, 

may be paid to the Fund ; 
d . Government Corporations are hereby authorized to give grants to the Fund 

at their discretion , not exceeding fifteen percent of their surplus ; 
e . The private portion of the Fund shall be raised from the donations and 

other conveyances including funds , materials , property, and services , by 
gratuitous title ; 


f. For the purposes of income tax and corporate tax , the Fund shall be treated 

as that belonging to Government. 
g. Chief Executive Officer shall be responsible for day to day administration 

of the Fund . 


9 ) Delegation of financial powers - Under section - 26 of the Act, delegation of powers 

of administrative sanction of all expenditure from the Fund for the Chief Executive 
Officer shall be up to ten lakh rupees , subject to any revision by the Board / 
Government from time to time. 


PART -VII 


MISCELLANEOUS PROVISIONS 


10) 


Offences and penalties . 


Any person who owns an enterprise does not cause his establishment to 
display its name board in Telugu shall be punishable with a fine of up to 
fifty thousand rupees, and in case the person continues to commit the 


July 18 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


17 


same offence for two times shall in addition to the fine be punishable 

with an imprisonment for a period not exceeding three (3 ) months ; 
( 2 ) Any head of Government Department or agency who being responsible 

for preparation of foundation or inauguration plaques of Government 
functions in Telugu as prescribed by the Government and does not do so 
shall be punishable with a fine of up to ten thousand rupees ; 


Any head of Government Department or agency who does not use Telugu 
official language for his correspondence between departments or with 
public as prescribed by the Government shall be punishable with a fine of 
up to five thousand rupees ; 


Any head of Government Department who does not review implementation 
of Telugu as official language as prescribed by the Government shall be 
punishable a fine of up to five thousand rupees ; 


(5 ) Any public servant who does not use Telugu as official language for his 

interaction with the public as prescribed by the Government, shall be 
punishable with a fine of up to ten thousand rupees ; 


(6 ) Any person who owning an educational institution does not implement 

Telugu syllabus or Telugu as a medium of instruction as prescribed 
by the Government shall be punishable with a fine of up to fifty thousand 

or to an imprisonment for a period not exceeding six (6 ) months. 


11 ) Transitional provisions - The provisions set out in the Third Schedule of the Act 

with respect to the transfer of assets , liabilities , functions and employees of the 
erstwhile department shall have effect. 


These Rules issue with the concurrence of Finance (FMU -GAD . II ) Department 
vide their U .O . No .37027 /80/ FMU -GAD . 11 /2017, Dated : 06 .04 . 2018 . 


MUKESH KUMAR MEENA , 

Secretary to Government. 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg . gov. in 


